రెండు సంస్కృతుల మధ్య అజ్జి 


రెండు సంస్కృతుల మధ్య అట్టి 


anI 


అప్పుడు యుద్ధంజరుగుతోంది . కథ అక్కడ మొదలవుతుంది . 


ఇది 


అజ్జి 


కథ . 


రోజురోజుకీ యుద్ధం అజ్జి వాళ్ల ఇంటికి దగ్గరవుతోంది . అయినా రోజులు మామూలుగానే ఉన్నాయి . 


అట్టి వాళ్ల నాన్నపిల్లలడాక్టరుగా తన 

పని చేసుకుంటున్నాడు . 


వాళ్ల అమ్మ అందమైన 
బట్టలు కుడుతోంది . 


నాయనమ్మ వెచ్చని కంబళ్లు 

అల్లుతోంది . 


ఉదయంఅజ్జీని నాయనమ్మ బడి దగ్గర 

దింపుతుంది . 


సాయంత్రం అజ్జీ స్నేహితులు ఆమెతో 

ఆడుకోటానికి వస్తారు . 


కదం తొక్కుతూ వెళ్లేసైనికులను అప్పుడప్పుడు తోటగోడ మీద నుంచి చూస్తుంటారు . 


అప్పుడప్పుడు హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు 

చేసే మోతకి ... 


...కోళ్లు బెదిరి గుడ్లు పెట్టవు. 


ఒకరోజు సాయంత్రం ఫోను వచ్చింది . 
ఆ విషయం విన్న నాన్న ముఖం పాలిపోయింది . 
“ త్వరగా పదండి ! కారులో కూర్చోండి ! 
సామాను సర్దుకునే సమయం కూడా లేదు . 
మనం వెంటనేదేశం విడిచి వెళ్లాలి . - 
చాలా ప్రమాదకరమైన ఘడియలు ఇవి , ” 
అని అతను చెప్పాడు . 
ఒక్కక్షణంలో అజ్జి జీవితం అంతా మారిపోయింది . 


AM 


అమ్మ , నాన్న , నాయనమ్మ గదిలో పరుగులు తీశారు . నాన్నరాజ్ మా గింజల సంచి తీసుకున్నాడు . 
నాయనమ్మ నేసిన కంబళినీ అమ్మ తీసుకుంది . తనకి ఇష్టమైన ఎలుగుబంటి బొమ్మబోబోని అజ్జి 
తీసుకుంది . అజీకి నాయనమ్మకోటు తొడిగింది . 


“ నేను ఇక్కడ ఉండి ఇల్లు చూసుకుంటాను,"నాయనమ్మ చెప్పింది . “ నా ప్రాణానికి ఎటువంటి భయమూ 
లేదు . మీరు బాధపడకండి . నేను తరవాత వస్తాను . " 
నాయనమ్మను వదిలి పెట్టి వెళ్లటం అజ్జీకి అన్నింటికంటే ఎక్కువ దుఃఖం కలిగించింది . 


దేవుడు మీకు తోడుగా ఉంటాడు . 


అజ్జీని అమ్మకారు వెనక సీట్లో 
దాచిపెట్టింది . నాయనమ్మ అల్లిన 

కంబళితో ఆమెను కప్పింది . 


కారుని నాన్న వేగంగా 

నడపసాగాడు . 


ఉత్సాహం నింపటానికి 
అమ్మ పాటలు 
పాడుతోంది . 


ఒక చోట కారు ఆపి సైనికులు లోపలికిటార్చిలైటు వేశారు. “కాగితాలు చూపించండి , " అంటూ 
వాళ్లు అరిచారు. తనకికాగితాలు లేవని అజీకి తెలుసు . అందుకే భయపడుతూ చప్పుడు 

చెయ్యకుండా ఉంది . అయితే సైనికులు ఆమెని చూడలేదు . 


నాన్న కారుని ఇంకా వేగంగా 

నడపసాగాడు . 


అజ్జీకిచాలా దాహంగా , 

ఆకలిగా ఉంది . 


తన ఎలుగుబంటి బోబోనిగట్టిగా 
హత్తుకుంది . చివరికి ఆమె 

నిద్రపోయింది . 


10 


ఆమె మేలుకునేటప్పటికి కారు ఆగి ఉంది . 
అమ్మ తలుపు తీసి ఉదయపు చలగాలిలోకి అజీని దింపింది 
వాళ్ల ముందు విశాలమైన సముద్రం ప్రశాంతంగా ఉంది . 


గులు తీస్తున్నారు 
. 


సముద్రంలో ఒక పడవ లంగరు వేసి ఉంది .చాలామంది దానివైపు పరుగులు తీస్తు 
కారుని అక్కడే వదిలేసి నాన్న , అమ్మ , అట్టి కూడా అటు పరిగెత్తసాగారు . 


త్వరగా ! పడవ వెళ్లిపోతుంది ! 


రేవులో అంతా గందరగోళంగా ఉంది .జనం ఒకరినొకరు తోసుకుంటున్నారు . 
యుద్ధ ప్రమాదం నుంచి తప్పించుకోటానికి పడవని చేరుకోటానికి వాళ్లంతా తొందరపడుతున్నారు . 
అమ్మా , నాన్నా తమ బలం అంతా ఉపయోగించి ముందుకు వెళుతున్నారు . 


మెట్ల మీద నుంచి కిందకి దిగి వాళ్లు పడవలోకి చేరుకున్నారు . 
“ పడవ నిండిపోయింది ! ఇంకా ఎవ్వరికీ చోటు లేదు !" అంటూ సరంగు అరిచాడు . 
తరవాత లంగరు ఎత్తి ఇంజిను స్టార్ట్ చేశాడు . 
పడవ వేగంగా ముందుకు కదిలింది . కొంతసేపటికి వాళ్లు సముద్రం మధ్యలో ఉన్నారు . 


అలలకి పడవ పైకి ఎగసి , కిందకి పడుతోంది . అలా ఎన్నో పగళ్లు ,రాత్రుళ్లు గడిచాయి . 
సముద్రాన్ని చీల్చుకుంటూ ఆ పడవ ముందుకు వెళుతూ ఉంది . 


తడారిన పెదాలను నాలుకతో తడిమిన అజీకి సముద్రపు ఉప్పదనం తగిలింది . 

మెత్తగా ఉండే ఎలుగుబంటి బోబో సముద్రపు నీళ్లకి గట్టిగా అయిపోయింది . 
పడుకుందామంటే నాయనమ్మ కంబళితడిగా , చల్లగా ఉంది . 


మరో రోజు మొదలవుతోంది . ఆకాశంలో ఒక్క నక్షత్రం మాత్రమేమిగిలి ఉంది . 
ఉదా , బూడిద రంగులలో నేల కనపడుతోంది . 
అజీ ఒక కొత్త దేశాన్ని మొదటిసారి చూస్తోంది . 


IMAA 


కొత్త దేశంలో అంతా కొత్తగా ఉంది . మనుషులు అంతా కొత్తగా 
ఉన్నారు. అట్టి 
తినటానికి వాళ్లు ఇచ్చిన ఆహారం కొత్తగా ఉంది . 


మీ కాగితాలు చూపిస్తారా ? 


T 


అమ్మా , నాన్నలకు కూడా అర్థంకాని భాషలో అక్కడి వాళ్లు మాట్లాడసాగారు . 


అప్పుడు వాళ్ల భాష మాట్లాడే ఒక వ్యక్తి కలిశాడు . అతను , 
నాన్నచాలాసేపు మాట్లాడుకున్నారు . 


ఆ తరవాత ఒక బస్సులో తమ కొత్త 
ఇంటికి వెళ్లారు . 


కాని అది తమ పాత ఇల్లు లాగా ఏమాత్రం లేదు . ఒకే గదితో అది చాలా చిన్నగా ఉంది . స్నానాల గది బయట 
ఉంది . “చూడు అజ్జీ ," అమ్మ అంటోంది , “దయగల మనుషులు మనకు సామాను, వంట గిన్నె ఇచ్చారు ." 
“ పని చెయ్యటానికి నాకు త్వరలోనేఅనుమతిదొరుకుతుంది , " నాన్న అన్నాడు . “ అప్పుడు ఇంకా మంచి ఇల్లు 
చూసుకుందాం . " 
కానీ, నాయనమ్మ లేకుండా మంచి ఇల్లు ఎలా అవుతుంది ? అనుకుంది అట్టి . 


TH A AA 


- 
- 
22 
: 
21 


====== 


= 
= 
== 
= 
seema 


చాలా రోజులపాటు అజ్జి , వాళ్ల అమ్మ ఆ పెద్ద నగరంలో రోడ్ల మీద తిరిగారు . 
తరవాత వాళ్లకి అజ్జి లాంటి వాళ్లను చేర్చుకునే బడి గురించి తెలిసింది . 


అజి తన కొత్త టీచరుని కలుసుకుంది . అతడు ఆమెతో చేయి కలిపి , ఎంతో ప్రేమతో , “ హలో , అజీ . నా పేరు 
మిల్లర్ . సోమవారం నాడు బడికి వస్తావని ఎదురుచూస్తుంటాను," అన్నాడు . అమ్మకు కేవలం 
సోమవారం అన్న పదం మాత్రమేఅర్థమయ్యింది . అమ్మ తల ఊపి నవ్వింది . 


ఆదివారం 
రాత్రి అజీని అమ్మ సోఫాలో పడుకోబెట్టింది . 

కానీ 
నాయనమ్మ గురించే అట్టే ఆలోచిస్తూ ఉంది - 
యుద్ధంలో ఉన్న తమ దేశంలో ఆమె ఒంటరిగా ఎలా ఉంది ? 


తరవాత ఆమెతన కొత్త బడి గురించి ఆలోచించసాగింది . 
తనకి ఇక్కడి కొత్త భాష రాదు కదా , మరి కొత్త స్నేహితులను చేసుకోవటం ఎలా ? 
కొత్త టీచరు చెప్పేది ఎలా అర్థం చేసుకుంటుంది ? 


బడిలో గోలగోలగా ఉంది ! 

పిల్లలందరూ అజీని పట్టించుకోకుండా పరిగెడుతున్నారు . ఆమె భాష వేరుగా 
ఉంది , ఆమెబట్టలు వేరుగా ఉన్నాయి . ఒక్కరు కూడా ఆమెను పలకరించలేదు . 


“పిల్లలూ , నిశ్శబ్దం!" 


20 


పిల్లలు మాట్లాడకుండా చెయ్యటానికి మిల్లర్ తప్పట్లు 

కొట్టాడు . “ ఈరోజు నుంచి అజ్జి మన తరగతికి 
బడి గంట మోగటంతో మిల్లర్ తరగతిలోకి మిగిలిన 

వస్తుంది . ఆమెకు స్వాగతం పలకండి !" అని మిల్లర్ 
పిల్లలతో అజ్జీవెళ్లింది . ఆమెకు దుఃఖంగా ఉంది .కానీ 
, | చెప్పాడు . 

కానీ 
, అతను ఏం చెప్పాడో అజ్జీకి అర్థం 
నేను ఏడవను , అని తనకు తాను చెప్పుకుంది . కాలేదు . 


చివరికి తనకి అర్థమయ్యే పదాలు... 


తన భాషలో మెత్తని స్వరంలో 
వినిపించాయి . 


ప్రేమ నిండిన చూపులతో ఒక మహిళ అజ్జీకి 
కనిపించింది . “ హలో అజీ, నా పేరు సబీనా . నీకు 
సహాయం చెయ్యటానికి వచ్చాను. " 


ApurupAVALLINALI 


మిల్లర్ ఏం చెపుతున్నాడో సబీనా వివరించింది . ఆమెఅడ్డీకి కొన్ని కొత్త పదాలు నేర్పించింది . 
త్వరలోనే హలో , బై , నా పేరు అజ్జి , అని చెప్పటం ఆమె నేర్చుకుంది . 


భోజన సమయంలో అజైకి మళ్లీఒంటరిగా 
అనిపించింది . అమ్మ వండి ఇచ్చినది ఆమె 
తిన్నది . ఇతరులు తెచ్చుకున్నదానికంటే అది 
తేడాగా ఉంది . 


అన్నం తిన్న తరవాత కొక్కానికి వేలాడదీసిన 
తనకోటు వేసుకుని ఆటల మైదానంలోకి 
వెళ్లింది . 


ఒక అమ్మాయి ఆమె వైపు పరిగెత్తుకుంటూ 
వచ్చింది . “ హలో , నా పేరు లూసీ," అంటూ ఆమె 
పలకరించింది . సబీనా నేర్పించింది అజ్జీకి గుర్తు 
వచ్చింది , " బై, నా పేరు అజ్జీ ," బదులిచ్చింది . 


“ నువ్వు హలో చెప్పాలనుకున్నావు," అంటూ లూసీ 
నవ్వింది . “ హలో , నా పేరు అజీ, బై , " అంది అజ్జి . 
లూసీపెద్దగా నవ్వింది , అట్టి కూడా నవ్వేసింది . “ పద , 
తాడాట ఆడుకుందాం ," లూసీ అంది . 


లూసీ 
తాడాట ఆడుతునప్పుడు అజ్జి చూసింది . 
తాడు తట్టుకోకుండా లూసీఆరు సార్లు గెంతింది . ఆ తరవాత అజ్జి వంతు . 


M 


తాడు తట్టుకోకండా అట్టి ఇరవై సార్లు గెంతింది . ఆరోజు స్కిప్ అనే ఒక కొత్త పదం అట్టి నేర్చుకుంది . 


ఈ బొమ్మచాలా బాగుంది ,అజ్జీ! . 


రోజులు గడుస్తున్న కొద్దీ 
బడి పనిలో అజ్జీకి సబీనా సహాయం చేస్తోంది . 
ఒకరోజుఅజ్జీతుపాకులు, హెలికాప్టర్ బొమ్మ వేసింది . 


నాకుచాలా భయం వేసింది . 


ఆ తరవాత యుద్ధానికి సంబంధించిన కథలు - అమ్మా , నాన్నలతో తాను తప్పించుకుని ఎలా వచ్చింది , 
నాయనమ్మని అక్కడే వదిలి 
రావటం ఎలా బాధిస్తోంది సబీనాకీ అజ్జీచెప్పసాగింది . “ నీకు ఎలా అనిపిస్తోందో 
నేను అర్థం చేసుకోగలను ," సబీనా చెప్పింది . “ మన దేశం వదిలిపెట్టి వచ్చినప్పుడు నాకు ఆరు సంవత్సరాలే. " 


తాము ఎలా తప్పించుకుని 
వచ్చారో అజీకి సబీనా చెప్పింది . 


“ నా కుటుంబంతో ఒక 

అడవి గుండా 
ప్రయాణం చేశాం , 


నదులు దాటాం, 


కొండలు ఎక్కాం , 


చివరికి ఒక 
శిబిరానికి వచ్చాం . 


- మేంచాలా సంవత్సరాలు 
Nఆశిబిరంలో ఉన్నాం. 


“ ఏదో ఒకరోజు వాళ్లు 
ఇక్కడికి వస్తారు ," సబీనా 
చెప్పింది . “నువ్వు కూడా 

ఏదో ఒకరోజు మీ 
నాయనమ్మని కలుస్తావు ." 


కానీ మిగిలిన వాళ్లు 

అక్కడే ఉండిపోవటం 
నన్ను ఎంతో బాధించింది . 


చివరికి , వెళ్లటానికి నాకు 
అనుమతిదొరికింది .. 


ఆ తరవాత అమ్మతో సబీనా తరచు కలిసి , మాట్లాడుతూ ఉండేది . ఒకరోజు ఆమె, 
“ బడిలో అజ్జీ 
బాగా చదువుతోంది . ఆమె ఇంగ్లీషు రోజురోజుకీ మెరుగవుతోంది , " అని చెప్పింది . 
" తన మాతృభాషని ఆమె మరిచిపోవటం నాకు ఇష్టం లేదు ," అమ్మ చెప్పింది . 
“ లేదు , లేదు ! " సబీనా నవ్వుతూ బదులిచ్చింది . "నా లాగా ఆమెరెండు భాషలూ మాట్లాడుతుంది . " 


ఇంటికి వెళ్లేటప్పుడు తాను ఆరోజు 
నేర్చుకున్న కొత్త పదాలను అజీకి అమ్మ 
చెప్పింది . ఇది నాకు ఇష్టం, , అది ఎంత ? , 
అరటిపండు . 


బడిలో తాను నేర్చుకున్న కొత్త పదాలను 
అమ్మకి చెప్పింది అజ్జీ. దీనిని నేను 
తీసుకోవచ్చా ? , ఇది ఏమిటి ? , 
నాయనమ్మ . 


ఆరోజు ఇంటికి వచ్చే సరికి నాన్నబాగా అలసిపోయితాను నేర్చుకున్న కొత్త పదాలు చెప్పకుండా పడుకున్నాడు . 
అమ్మ వంట చేస్తోంది . “ మీకు ఇంకా పని ఏమీదొరకలేదా , నాన్నా ? " అజీ అడిగింది . . 
“ లేదు అజీ, " నాన్న బదులు ఇచ్చాడు . “ ఇక్కడ పని చెయ్యటానికి నాకు ఇంకా అనుమతిదొరక లేదు . కనీసం 
పెరడు ఉంటే నా రాజ్మా మొక్కలను నాటేవాడిని . అవి మన భోజనానికి వచ్చేవి .కానీ ఇప్పుడు నా విత్తనాలు 
ఉపయోగపడకుండా ఉన్నాయి . నాకేమొ చెయ్యటానికి ఏపనీలేదు . " ఆ తరవాత అతను తన కళ్లు 
మూసుకున్నాడు . 


12345 


ఇంగ్లీషులో పది దాకా లెక్కపెట్టటం బడిలో అజ్జీ 
నేర్చుకోవటం మొదలుపెట్టింది . 
“ త్వరలోనేనా కాలి వేళ్లను కూడా లెక్క 
పెట్టేస్తావు , " సబీనా అంది . 


భోజన సమయంలో ఆమెతరచు లూసీతో తన 
ఆహారాన్ని మార్చుకునేది . 
“ ఈ శనగల కూరచాలాబాగుంది !" లూసీచెప్పింది . 


వసంతంలో వెచ్చగా ఉన్న ఒక రోజుపిల్లలతో మిల్లర్ మాట్లాడాడు . 
“ రేపటినుంచి మనంతోట తరగతులు మొదలుపెడదాం. విత్తనాలు తెచ్చి బడి తోటలో నాటదాం . 
విత్తబోయేవాటి బొమ్మలు ఎవరు వేస్తారు ? " 
“ నేను ! " అంటూపిల్లలందరూ ఒక్కసారిగా అరిచారు . 


బొమ్మలు వేశారు ... 


టమాటా , 


పాలకూర , 


గుమ్మడి , 


పొద్దుతిరుగుడు . 


అజ్జీ అప్పుడు కలలు కంటోంది . తమ పెరటిలో 
పచ్చగా ఉన్న టమాటాలు ఎర్రబడటం , పాలకూర 
గుబురుగా పెరగటం , కంచె మీదకి గుమ్మడి పాదు 
ఎగబాకటం , వంటింటిలో తనకు ఇష్టమైన రాజ్ మా 
కూర తింటుంటే చూడటానికి పొద్దు తిరుగుడు 
తనవైపు ముఖం తిప్పుకోవటం అజ్జీకి గుర్తు 

వస్తున్నాయి . 


అజ్జీ లేచి బోర్డు దగ్గరకు వెళ్లింది . ఆమె 

రాజ్ మా గింజ బొమ్మ గీసింది . 
“బాగుంది , అజీ, " మిల్లర్ మెచ్చుకున్నాడు . 
“ మనం 
దానిని తినవచ్చు . లేదా ,దానిని 
నాటితే , మొక్క పెరిగి మనకి ఇంకా చాలా 

గింజలు ఇస్తుంది . " 
ఆక్షణంలో అజ్జీకి ఒక మంచి ఆలోచన 

వచ్చింది . 


అవును ! నాన్న సంచిలోని 
ప్రత్యేకరాజ్య విత్తనాలు 

తీసుకుంటుంది . 


వాటినితనేబడి తోటలో 

నాటుతుంది . 


తరవాత నాన్నకి బహుమతి 

ఇస్తుంది ! 


ఇంటికి తిరిగి వచ్చిన అజ్జీ 
సంచి వైపు పరుగు తీసింది . 


ఆమె సంచి లోపల వెతికింది . 

అది ఖాళీగా ఉంది ! 


గదిలో కమ్మని వంట రుచి 

వస్తోంది ! 


నువ్వు ఇవ్వాళ అలసి 
పోయినట్టు ఉన్నావు! 


“ చూడు , అజ్జీ," అమ్మపిలిచింది , 
“ నీకు ఇష్టమైనరాజ్ మా కూర 

వండుతున్నాను!" 


అజ్జీకళ్ల నుంచి ధారగా 
కన్నీళ్లుకారుతున్నాయేంటి ?| 


అజ్జీబాధ ఏమిటో అమ్మకి 

అర్థం కాలేదు . 


ఆరోజురాజ్మా కూర తినటం అజీకిచాలా కష్టంగా అనిపించింది . ప్రతి గింజ ఒక మొక్క 
అయ్యి , ప్రతి మొక్కకి ఎన్నో కాయలు కాసి , చలికాలంలో తమకి , బడిలోపిల్లలకు 
కావలసినన్ని గింజలు తయారు అయ్యేవి , పాత ఇంటిలో సంతోషంగా ఉన్నట్టు నాన్నకు 
సంతోషం కలిగించేది . 


అజ్జీకి ఆరాత్రి నిద్రరాలేదు . అందుకే గడిచిపోయిన సంతోష ఘడియల గురించి ఆలోచిస్తూ 
ఉంది . అమ్మ తనకి కొత్త బట్టలు కుడుతున్నట్టు , నాయనమ్మతో కలిసి ఊలు సరిచేస్తున్నట్టు 
ఊహించుకుంది .కానీ 
కాసేపటికే ఆందోళనలు ఆమెను చుట్టుముట్టాయి. ఈ కొత్త దేశంలో తాము 
క్షేమంగా ఉండగలుగుతారా ? తమ దేశంలో నాయనమ్మకి ఎటువంటి ప్రమాదం లేదు కదా ? 


ఉన్నట్టుండి అజ్జీలేచి కూర్చుంది . పరుపు కింద 

ఏదో గట్టిగా తగులుతోంది ! 


రాజ్మ గింజలు! కొన్ని గింజలు సంచిలోంచిజారి 

అక్కడ పడ్డాయి. వాటిని ఎవరూ చూడలేదు . - 


అందుకనే ఆ రాజ్మ గింజలను ఎవరూ 

వండలేదు , ఎవరూ తినలేదు . 


బడి తోటలో విత్తటానికి అడ్డీకి ఎనిమిది మంచి 

రాజ్ మా విత్తనాలుదొరికాయి . 


ఆమె 
సోఫా మీదకి ఎక్కి ఆ విత్తనాలను తన 

కోటు జేబులో జాగ్రత్తగా వేసింది . 


తరవాత నాయనమ్మ ఇచ్చిన కంబళిలోకి 

దూరి సంతోషంగా నిద్రపోయింది 


ఎనిమిదిరాజ్ మా విత్తనాలు ! వాటిని విత్తేరోజు ఇదే . బడి తోటలో అట్టే ఎనిమిది పుల్లలు గుచ్చింది . ప్రతి 
పుల్లదగ్గర ఒక్కొక్కరాజ్ మా విత్తనానికి పాదు చేసింది . 


చ 


“రాజ్ మా విత్తనాలు ఇలా నాటాలని నీకు ఎవరు నేర్పించారు, అజ్జీ?" మిల్లర్ అడిగాడు . 
“ మా నాయనమ్మ , " అజ్జీబదులిచ్చింది . 2 
“ ఇప్పుడు అది నువ్వు మాకు నేర్పిస్తున్నావు, " సబీనా అంది . 


బడి నుంచి ఇంటికి వెళ్లే 
దారిలో 
మొలకెత్తబోయే 
రాజ్ మా విత్తనాల గురించే 

అజ్జి ఆలోచిస్తోంది . 


అమ్మ కూడా ఒక రహస్యందాచి పెట్టింది . ఆమె 
చాలా సంతోషంగా ఉంది . చిరునవ్వులు చిందిస్తోంది . 


నీకొక ఆశ్చర్యం ! 


(సిద్ధంగా ఉన్నావా ? 


వాళ్లురోడ్డుదాటి , 


ఇంటికి చేరుకున్నారు . 


“అజ్జీ, కళ్లు మూసుకో , ” అమ్మ 

అంది . 


“ ఇప్పుడు కళ్లు తెరువు , " 

చెప్పింది అమ్మ . 


“నాయనమ్మా !" అంటూ అజ్జీ 

అరిచింది . 


ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లినాయనమ్మ వడిలో వాలిపోయింది . ఆమె సంతోషంతో ఏడుస్తోంది . 

నాయనమ్మ కూడా సంతోషంతో ఏడుస్తోంది . అమ్మా , నాన్నా కూడా .. 


నాయనమ్మబాగా అలసిపోయి 

ఉంది . అయినా అన్నం తిన్న 
తరవాత ఆమెతన కథ చెప్పింది . 


" ఆయుధాలతో కొందరు 
దుష్టులు ఇంటిలోకి వచ్చారు . 
నేనుచాలా భయపడ్డాను. 


అందమైన ఇల్లు , తోట , 
కోళ్లు - అన్నీ వదిలిపెట్టి 
రావలసి వచ్చింది . 


00 
00X 


ఈ ప్రయాణానికి నా 
బంగారు కంకణం 
అమ్మాల్సి వచ్చింది . 


ఒక పెద్ద లారీలో రాత్రి అంతా 
ప్రయాణం చేశాను . అది 

ప్రమాదకరంగానూ , 
కష్టతరంగానూ ఉండింది . 


పగలు ఎక్కడన్నా ఆగి , 
దాక్కునేవాళ్లం. 


ఇక్కడికి చేరుకున్న తరవాత 
నన్ను మళ్లీ వెనక్కి పంపించి 
వేస్తారేమోనని భయపడ్డాను. 


ఇక్కడ ఉండవచ్చని 
చెప్పిన తరవాత నేను 
చాలా సంతోషించాను. 


ఇప్పుడు మనమంతా | 
క్షేమంగా ఉన్నాం , అంతా కలసి 
ఉన్నాం. ఇంతకు మించి ఏం 
కావాలి , " అంది నాయనమ్మ . 


| 


ఆ ఇరుకు గదిలో చాలారోజులు ఉన్న తరవాత ఒకరోజు 
నాన్న కాగితాలు వచ్చాయి . 
“ మనం ఇక్కడ ఉండవచ్చు !" నాన్న అరిచాడు . 
“ మనకిక ఏ ప్రమాదమూ లేదు ! నేను పని చెయ్యవచ్చు ! 
అందరూ నాతో రండి ! " 


గది నుంచి బయటకు వచ్చి , మెట్లు దిగి , 
బయటకు పరిగెత్తారు . మలుపు తిరిగి 
చిన్న పెరడు ఉన్న ఇంటిలోకి వెళ్లారు . 


“ నేను ఇప్పుడు పని చేస్తాను కాబట్టి మనం ఈ ఇంటిలో ఉండవచ్చు , " నాన్న చెప్పాడు . 
“ ఇక్కడ రెండు గదులు , స్నానాల గది ఉన్నాయి . పెరడులో కూరగాయలు పండించుకోవచ్చు . " 
“ ఇక్కడ కుట్టుమిషనుకి కూడా చోటు ఉంది !" అమ్మ అంది . 
“ అల్లిక పనికి కూడా !" నాయనమ్మ అంది . . 
“లూసీతోటి తాడాట ఆడుకోటానికి ఇక్కడ చోటు ఉంది ! " అజీ అంది . నా కొత్త ఇల్లు కూడా పాత 
ఇంటి లాగా ఎప్పటికీ ఉండదు .కానీపరిస్థితులు మెరుగుపడుతున్నాయి , అని ఆమె అనుకుంది . 


వేసవి అంతా బడిలో అట్టేకొత్త కొత్త 

విషయాలు నేర్చుకుంది . 


ఇంటి దగ్గర నాయనమ్మ పాత 
రోజుల కథలు చెప్పేది . 


బడి తోటలో ప్రతిరోజూ రాజమా తీగలు 
కర్రల పై పైకి పాకుతునా . వాటి 

పూల మీద తేనెటీగలు 
తిరుగుతున్నాయి .కాయలు కిందకి 
వేలాడసాగాయి , వాటిలో గింజలు 

పెద్దగా అవుతున్నాయి . 


మరో దేశం నుంచిజమాల్ అనే అబ్బాయి వచ్చాడు . అతడు 
ఇంగ్లీషు నేర్చుకోవటంలో అజ్జీ, లూసీసహాయపడ్డారు . 


వేసవికాలందాదాపు అయిపోవచ్చింది . అజ్జీనాటినరాజ్ మా మొక్కలుగోధుమ రంగుకు మారి ఎండిపోయాయి . 
లోపలి గింజలు గలగలమంటూ శబ్దం చేస్తున్నాయి . 
“ మా దేశంలో వీటిని ఈ సమయంలో కోస్తాం, " అజీ చెప్పింది . 
మిల్లర్ , సబీనా , 

పిల్లలందరూ కలిసి రాజ్మా కాయలు కోశారు . వాటిని వలిచి , గింజలు వేరు చేశారు . ఎర్రటి 
రాజ్మ గింజలతో ఒక సంచి నిండిపోయింది . 2 
“వసంతంలో మళ్లీనాటటానికి కొన్ని విత్తనాలు ఉంచుకోవచ్చా జీ ? " మిల్లర్ అడిగాడు . " అప్పుడు , మన బడిలో 
భోజనానికి కావలసినన్ని రాజ్ మా పండించుకోవచ్చు . " - 
“తప్పకుండా ," అజ్జీబదులిచ్చింది . ఇప్పుడు ఆమె ఆ దేశపు భాషలో మాట్లాడగలుగుతోంది . 


రాజ్ మా గింజల సంచిని ఇంటికి తీసుకుని వెళ్లింది అజ్జీ. నాన్న వాటిని చూశాడు . అలా చూస్తూనే 
ఉండిపోయాడు . వాటిల్లోకి తన వేళ్లను పోనిచ్చాడు . 
“ ఈ గింజలు అచ్చం మన దేశంలోని గింజల లాగానే ఉన్నాయి !" అని అన్నాడు . 
“ అనుమానం లేదు ! "అజ్జీచెప్పింది . "సోఫాలోని పరుపు కింద నాకు ఎనిమిది గింజలు 
దొరికాయి . 
వాటిని నేను బడి తోటలో నాటాను. అందుకే మనకి ఇప్పుడు ఒక సంచిరాజ్ మా గింజలు 
తయారయ్యాయి !"అనినాన్న ముద్దు పెట్టుకున్నాడు . 


తమ తోటలో వసంతంలో 
నాటటానికి కొన్ని విత్తనాలు 

వేరు చేసి పెట్టాడు . 


కూర వండటానికి 
నాయనమ్మ కొన్ని గింజలు 

తీసుకుంది . 


మిగిలిన వాటిని చలికాలంలో 
వండుకోటానికి అమ్మ 

భద్రపరిచింది . 


“ ఇప్పుడు సంతోషంగా ఉన్నారా , నాన్నా ?" అజీఅడిగింది . 
“ నా సంతోషాన్ని నువ్వు పెంచుతున్నావు, అజ్జీ ," నాన్న అన్నాడు . 
“రాజ్ మాతో ఒక ప్రత్యేకమైన వంటకం గురించి ఆలోచిస్తున్నాను, " అంది అమ్మ . 
" కొత్త గింజలు, కొత్త జీవితం, " పొయ్యి మీద నుంచి గిన్నె దించుతూ నాయనమ్మ అంది . 
బోబో నవ్వింది . అది ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది . 


MORRHEERA 
. 


అజ్జీ,వాళ్ల అమ్మా, నాన్న ప్రమాదంలో 

ఉన్నారు. . . 
వాళ్లు తమ దేశం వదిలి కొత్త దేశానికి 
వెళ్లాల్సి వచ్చింది . అక్కడ తెలియనివాళ్ల 

మధ్య ఉండాలి, భాష కూడా కొత్తే. తన 
జీవితంలోని నాటకీయ పరిణామాలను 

ధైర్య , సాహసాలతో ఎదుర్కోవటం అజ్జీ 
నేర్చుకుంది . అయితే, నాయనమ్మ తమ 

దేశంలోనే ఉండిపోయింది . మళ్లీ 
నాయనమ్మని కలుసుకో గలుగుతుందా ? 

సున్నితత్వం , హాస్యం కలబోసిన ఈ 
సాహసగాథ అన్ని వయసుల వారిని 

అలరిస్తుంది . 


UKE 12. 99 US $ 17. 99 


www.francellintals . com 


